కిరణ్‌ టైప్‌ ఇన్‌స్లిట్యూట్‌ 


https://madhirafamily.wordpress.com/ 


uate 


Kiron Type Institute 


ron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోతమ్‌ 


01. దేవ దేవ! మహాదేవ! తీకాలజ్ఞ! మహేశ్వర!। 
కరుణాకర! దేవేశ ! భక్తానుగహకారక!। 
అష్టోత్తరశతం లక్ష్య్యాః (శోతుమిచ్చామి తత్వతః॥ 

ఈశ్వర ఉవాచ; 

02. దేవీ! సాధు! మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్‌!। 
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వవాప పణాశనమ్‌॥ 

. సర్వదారిద్య శమనం (శవణాద్‌ భుక్తిముక్తిదమ్‌। 
రాజవశ్యకరం దివ్యం గుహ్వోద్‌ గుహ్యతరం పరమ్‌॥ 

. దుర్లభం సర్వదేవానాం చతుష్పష్టి కళాస్పదమ్‌। 
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్‌। 

. సమస్తదేవ సంసెవ్యం అణిమాద్యష్ట సిద్దిదమ్‌। 
కిమత్ర బహునోక్తెన దేవీ పత్యక్షదాయకమ్‌॥ 


. తవ పీత్యా౭ ద్య వక్ష్యామి సమాహితమనాః శృణు; 
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా॥ 


07. క్రీం బీజ పద మిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ! 
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది |పకీర్తితః॥ 


Kiron Type Institute 


ధ్యానమ్‌: 
| 01 వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదామ్‌। 
హస్తాభ్యాం అభయప్రదాం మణిగణాః నానావిధైః భూషితామ్‌॥ 


02. భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర |బహ్మోదిభిః స్సేవితామ్‌। 
పార్వ పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః॥ 


03. సరసిజనయనే! సరోజహస్తే! 
ధవళతరాంశుకగంధమాల్యశోభే!!। 
భగవతి! హరివల్లభే! మనోజ్ఞే! తిభువనభూతికరి 
ప్రసీద మహ్యమ్‌॥ 


01. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత 'ప్రదామ్‌। 
(శద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్శికామ్‌॥ 
(తిగుణాత్మకమైన ప్రకృతి స్వరూపిణి, మార్పుచెందిన రూపంలో ఉన్న దని, విద్యా 

స్వరూపిణి, సమస్త జీవులకు శుభాన్ని చేకూర్చే తల్లి, (క్రద్దా స్వరూపిణి, మోక్ష సంపదను 

ప్రసాదించు దని, సమస్త శుభాలను చేకూర్చే కామధేను స్వరూపిణి పరమాత్మ స్వరూపిణికి 
నమస్సులు. 


02. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం 
స్వధాం సుధామ్‌। 
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరిమ్‌॥। 


Kiron Type Institute 


వాక్‌ స్వరూపిణి, పద్మంలో తసితదు ఇవ్‌ పద్మమును బోలిన స్వరూపంతో 
ప్రకాశించు తల్లి, పరిశుద్ధ స్వరూపిణి, స్వాహా దని స్వరూపిణి, స్వధా జని స్వరూపిణి, 
అమృత స్వరూపిణి, ధన్యురాలు, బంగారం వంటి స్వరూపం గల తల్లి, సర్వ లోకాలకు 
శుభాన్ని చేకూర్చు మహాలక్ష్మి స్వరూపిణి, సదా పరిపూర్ణమై విరాజిల్లు బది, రాత్రి 
స్వరూపిణి యగు లక్ష్మీ దేవికి నమస్సులు. 


03. అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్‌। 


నమామి కమలాం కాన్లాం కామాక్షిం కోధసమృవామ్‌॥ 
(నమామికమలాం కాంతాం క్షమాం క్రీరొోదసంభవామ్‌॥) 


సమస్త సృష్టికి కారకురాలైన ఆద్యాశక్తి స్వరూపిణి, పళయంలో జగత్తునంతా 
తనలో లయం చేసుకొను నిశ్చల చైతన్య స్వరూపిణి, సర్వలోకాలను దీప్తిమంతం 
యు జగన్మాత, అష్టవసువులకు ఆధారమైన శ్రీమహాలక్ష్మి, గొప్ప సంపదలను కలిగి 
ఉన్న తల్లి, వికసించిన తామర వంటి స్వరూపం గల దేవి, అశుభాలను పోగొట్టు 
సర్వమంగళ స్వరూపిణి, క్షమాస్వరూపిణి, క్షీరసాగరము నుండి ఉద్భవించిన తల్లికి 
నమస్సులు. 


04. అను[గహ(పరాం)పదాం బుద్దిం అనఘాం హరివల్లభామ్‌। 
అశోకాం అమృతాం దీపాం లోకశోక వినాశినీమ్‌॥ 


అనుగ్రహమె తన స్వరూపంగా గల జెవి సంవృద్ధి స్వరూపిణి, పాప రహితురాలైన 
తల్లి, నారాయణునికి ప్రీతిపాత్రురాలైన దేవి, శోక రహితురాలైన మహాలక్ష్మి, నాశనం 
అనేదీ లెని పరమానందమే స్వరూపంగా గల తల్లి, ప్రకాశ స్వరూపిణి, లోకముల 
శోకాన్ని వినాశనం చేయు జగన్మాతకి నమస్సులు. 


05. నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్‌। 
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షిం పద్మసుందరీమ్‌॥ 


Kiron Type Institute 


|| జగన్నాత, పద్మముల వంటి చక్కని తల తల్లి, మోక్షార్థులందరిచేత ఆరాధింపబడు 
జ్ఞానస్వరూపిణికి నమస్సులు. 


06. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్‌। 
పద్మమాలాధరాం దెవత పద్మినీం పద్మగంధిసీమ్‌॥ 


పద్మం నుండి ఉద్భవించిన దేవి, పద్మం వంటి సుందరమైన ముఖం కలిగిన 
దేవి, నాభియందు పద్మము కల్గివున్న మహావిష్ణువుకు ప్రీతిపాత్రురాలు, జగత్తు అనే 
క్రీడను సలిపే జగన్మాత, పద్మముల మాలను మెడలో ధరించిన దేవి, ఇహపర లోకాలకు 
బని, పద్మమును ధరించిన తల్లి, పద్మములోని సువాసనను జోలిన దివ్య పరిమళం 
కలిగిన తల్లికి నమస్సులు. 


07. పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ 
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్‌॥ 


భక్తులకు సకల శుభాలు కలగాలని అభిలషించు పుణ్య స్వరూపిణి, సదా అత్యంత 
పసన్నయి ఉండు జగన్మాత, తన భక్తులను నారాయణుని కృపకు అభిముఖులనుగా 
చేయు తల్లి, గొప్ప కాంతిగల తల్లి, చంద్రుని వంటి చక్కని వదనం గల క్‌ చంద్ర 
స్వరూపిణి, చంద్రునికి సహోదరియైన దేవికి నమస్సులు. 


08. చతుర్భుజాం చంద్రరూవాం ఇందిరాం ఇందుశీతలామ్‌। 
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్‌॥ 


నాలుగు భుజాలుగల దేవి, చంద్రుని రూపంలో విరాజిల్లుతున్న తల్లి, పరమైశ్వర్యం 
కలిగిన లక్ష్మీదేవి, తనను ఆశ్రయించిన భక్తులందరికీ చల్లని అనుగ్రహంతో సుఖ- 


Kiron Type Institute 


J జ్ఞానాలను ప్రసాదించే లక్ష్మీదేవి, భక్తులకు ఆహ్లాదాన్ని పుట్టించేది, జగత్తుకు పుష్టిని 
“| కలిగించు జగన్నాత, సర్వ శుభప్రద స్వరూపిణి, తన భక్తులను శుభప్రదమైన మార్గంలో 
నడిపించు తల్లి, దర్శనమాత్రం చేత పాపాలను తొలగించు చల్లని తల్లికి నమస్సులు. 


09. విమలాం విశ్వజననిం తుష్టిం దారిద్యనాశినిమ్‌। 
ప్రతి పుష్కరిణీం శాంతాం శుక్షమాల్యాంబరాం కియమ్‌॥ 


కల్మష రహితురాలైన దేవి, సమస్త విశ్వానికి జనని, సర్వులకు జ్ఞానపుష్టిని కలిగించు 
తల్లి, దారిద్యాలను దూరం చేయు తల్లి, ముముక్షువుల జ్ఞానదాహాన్ని తీర్చి, వారికి 
ప్రీతిని చేకూర్చు జగన్నాత, శాంత స్వరూపిణి, తెల్లని పూలమాలలను తెల్లని వస్త్రములను 
ధరించి ప్రకాశించు దేవి, సకల సంపదల స్వరూపిణికి నమస్సులు. 


10. భాస్మరిం వీల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్‌! 
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీమ్‌॥ 


సూర్యుని వంటి తేజస్సు గల తల్లి, బీల్వ వృక్షమునందు వసించు తల్లి, 
శ్రీమన్నారాయణుడు వసించు వైకుంఠమును తన స్వరూపంగా గల తల్లి, గొప్ప కీర్తి 
గల జగన్మాత, భూదేవి స్వరూపిణి, అత్యంత జెదార్యం గల రూపంతో వెలుగొందు 
జగన్మాత, భగవద్భక్తిని వృద్ధి చయు తల్లి, బంగారు మాలలు ధరించిన తల్లికి నమస్సులు. 


ti ధనధాన్యకరీం సిద్దిం (స్రెణసౌమ్యాం శుభప్రదామ్‌। 
నృపవేశ్శగతా నందాం వరలక్ష్మీం వసుప్రదామ్‌॥ 


భక్తులకు ధన ధాన్యాది సంపదలను అనుగ్రహించు దేవి, జీవుల సాధనలను 
సఫలీకృతం యు తల్లి, సౌమ్యత్వం గల తల్లి, ముక్తిని (ప్రధానం చెరు జగన్మాత, 
నారాయణుని గృహమునందు ఆనందంలో ఓలలాడు దేవి, వరాలను ప్రనాదించు 
లక్ష్మి, నిరతిశయానంద రూపమైన మోక్షాన్ని ప్రసాదించె జగన్మాతకి నమస్సులు. 


Kiron Type Institute 


- 12. శుభాం హిరణ్య వ్రాకారాం సముద్ర తనయాం జయామ్‌। 
|| నమామి మంగళాం దేవీం విష్ణువక్ష స్థల స్టితామ్‌॥ 


శుభ స్వరూపిణి, స్వర్ణ ప్రాకారాలు గల తల్లి, క్షీరసాగరుని కుమార్తె, సదా 
విజయాన్ని సాధించు తల్లి, సర్వ శుభాలకు అధినేత్రి, శ్రీమహావిష్ణువు యొక్క 
వక్షస్థలమందు ఆసీనురాలై ఉండు తల్లికి నమస్సులు. 


18. విష్ణుపర్నీం ప్రసన్నాక్షం నారాయణ సమా[శితామ్‌। 
దారిద్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీమ్‌॥ 
నారాయణుని పత్ని, ప్రసన్నమైన నయనాలు గల తల్లి, సర్వ వేళలా నారాయణుని 

ఆశయించి ఉండు శక్తి స్వరూపిణి, దారిద్ర్యాన్ని ధ్వంసం కేయు తల్లి, సర్వ శక్తులకు 


మూలాధారమైన తల్లి, జీవులకు కలుగు సర్వ ఉపద్రవాలను నివారించు జగన్మాతకి 
నమస్సులు. 


14. నవదుర్గాం మహాకాళీం [బహ్మవిష్ణు శివాత్మికామ్‌। 


తికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్‌॥ 


శక్తి అవతారాలైన నవ దుర్గల స్వరూపిణి, మహాకాళీ స్వరూపిణి, బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరుల ఆవిర్భావానికి కారకురాలైన ఆద్యాశక్తి స్వరూపిణి, భూత, భవిష్యత్‌, 
వర్తమానాల జ్ఞానం కలిగిన తల్లి, సర్వలోకాలకు అధీశ్వరి అయిన లక్ష్మీదేవికి నమస్సులు. 


15. లక్ష్మీం క్రీరసము[దరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం 
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్‌। 
శ్రీమన్మంద కటాక్షలబ్ది విభవ బ్రహ్మంద్ర గంగాధరాం 
త్వాం ఖైలోక్య కుటుంబినీం సరసిజాం 

వందే ముకుందప్రియామః।। 


2 డా లయగా తీ 
Some ౨ ఇ అఉఅల్యూలు 


Kiron Type Institute 


"|| 16. మాతర్నమామి! కమలే! కమలాయతాకి! 
"|  శ్రీవిష్ణుహృత్‌ కమలవాసిని! విశ్వమాతః! 
క్రీరోదజే కమల కోమల గర్భగారి! 

లక్ష్మి! ప్రసీద సతతం నమతాం శరణ్యే॥ 


తథతలశుతి: 
ట్‌ 


17. త్రికాలం యో జపేద్విద్వాన్‌ షణ్మాసం విజితేంద్రియః। 
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాబ్నో తి యత్నతః॥ 
. దెవీనామ సహసెషు పుణ్యమష్టోత్తరం శతమ్‌ 
యన (శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః।। 
భృగువారే శతం ధీమాన్‌ పఠెద్వత్సరమాత్రకమ్‌। 
అ ష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే! 


. దారిద్య్ర మోచనం నామ స్తోత్ర మంబాపరం శతమ్‌; 
యేన (క్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః।। 
భుక్త్వా తు విపులాన్‌ భోగాన్‌ అంతే సాయుజ్య మాప్పుయాత్‌। 


ప్రాతఃకాలే పరే న్నిత్వం సర్వ దుఃఖోపశాంతయే॥ 
పఠంస్తు చింతయేద్‌ దేవీం సర్వాభరణ భూషితామ్‌! 
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్‌॥ 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


జ 


మ! 


టో 


—” 


క 


స 


లు|ఉంటే హృదటు ౦తో తేలియ? 


ర్య 


